శో ॥ య ధ్యాయామి 
11 1.సహస్ర శీర్‌షా, హిరణ్యవర్ణామిత్యావాహనమ్‌ ॥ 


| | 
శీర్‌షా పురుషః । సహస్రాక్షస్సహ స్రపాత్‌ । 


రా 


మం॥ సహ 


| 
సభూ మిం విశ్వతో వృత్వా | అత్యతిష్టద్దశాబ్లులమ్‌ | 
| | | 
మం ॥ హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజామ్‌ । 
న్‌. వత గ | 
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ । 


ఆవాపొతేభ్వన్సర్వేభ్యో దేవతాభ్యో నమః (ఇతి సర్వత్ర) | ఆవాహయామి । 


38 
॥ 2.పురుష ఏవేదగ్‌ం, తాంమ ఆవహ ఇత్యాసనమ్‌ ॥ 


మం ॥ పురుష ఏవేదగ్‌ం సర్వమ్‌ । యద్భూతం యచ్చభవ్యమ్‌ । 
ఉతామృతత్వస్యే శానః | యదన్నేనాతి రోపాతి | 
మం ॥ తాంమ అవహ జాతవేదో లక్షీమనపగామి నీమ్‌ | 
యస్యాం హిరణ్యం వినేయం గామశ్వం పురుషానహమ్‌ | 
ఆవాహితేభ్యస్సర్వేభ్యో దేవతాభ్యోనమః ఆసనం సమర్పయామి 
1 3.ఏతావానస్య, అశ్వపూర్వామితి పాద్యమ్‌ ॥ 
మం ॥ ఏతావానస్య మహిమా । అతోజ్యాయాగ్‌శ్చ పూరుషః | 
పాదోస్య విశ్వాభూతాని । త్రిపాదస్యా మృతం దివి । 
మం ॥ అశ్వపూర్వాం రథమధ్యాం హస్తిసాద ప్రబోధీనీమ్‌ । 
శ్రియందేవీ మువేహ్నయే శ్రీర్మాదేవీ పషతామ్‌ | 
ఆవాహితేభ్యస్సర్వేభ్యో దేవతాభ్యో నమః । పాదయోః పాద్యం సమర్పయామి । 
॥ 4తిపాదూర్ధ్వ, కాంసోస్మితామిత్యర్థ్యమ్‌ ॥ 
మం ॥ క్రిపాదూర్ద్వ ఉదైత్సురుషః । పాదోస్వేహా భవాత్సునః | 
తతో విప్పణ్వ్యక్రామత్‌ । సాశనానళనే అధి 
మం ॥ కాంసోస్మితాం హిరణ్య ప్రాకారామార్రాం జ్వ లస్తీం తృష్తాం తర్వరన్తీమ్‌। 
పద్మేస్థితాం పద్మవర్ణాం తామిహో పహ్వయే శ్రియమ్‌ | 


ఆవాహితేభ్యస్సర్వేభ్యో దేవతాభ్యోనమః । హస్తయోః-అర్హ్యం సమర్పయామి । 


39 
॥ 5.తస్మాద్విరాడజాయత, చంద్రాం ప్రభాసామిత్యాచమనమ్‌ I 


మం ॥ తస్మాద్విరా సతత | విరాజో అధి హాయ | 
సజాతో ల త్యరిచ్యత | పశ్చాద్భూమి మ ధో పురః | 
మం ॥ చంద్రాంప్రభాసాం యశస్తాఖ్వంస్టీం శ్రియంల్లోక దేవజుష్టా ముదారామ్‌ । 
తాంపద్శి సీమీం శరణమహం ప్రపద్యే 9 లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే। 
శ్రీలక్ష్మీ నారాయణ్యావాహితేభ్య స్సర్వేభ్యో దేవతాభ్యోనమః। 
ముఖే - ఆచమనీయం సమర్పయామి । 
॥ పంచామృత స్నానమ్‌ ॥ 
శ్లో ॥ నారికేళేక్షు మధుభిః శర్మరా దధి సర్చిభిః | 
గవ్య క్షీరేణ పూతేన పంచామృతమిదం ప్రభో । 
ఆప్యాయస్వేత్యాదిభిః పంచభిర్మంత్రైః ...... పంచామృతస్నానం సమర్పయామి । 
11 6.యత్సురుషేణ, ఆదిత్యవర్ణ ఇతి శుద్దోదక స్నానమ్‌ ॥ 
మం ॥ యత్పురుషేణ హవిషా । దేవా యజ్ఞమతన్వత | 
వసన్లో అస్యాసీదాజ్యమ్‌ | గ్రీష్మ ఇద్మశ్ళరద్ధవిః | 
మం ॥ ఆదిత్య వర్ణే తపసోధీ జాతో వనస్పతిస్తవీ వృక్షోదీ బిల్వః | 
తస్య ఫలాని తపసాసుదన్తు మాయాస్తరాయాశ్చ బాహ్యాఅలక్షీః 
ఆవాహితేభ్యస్సర్వేభ్యోదేవతాభ్యోనమః । శుద్దోదక స్నానం సమర్పయామి 
॥ 7.సప్తాస్యా, ఉపైతుమామితి వస్త్రం ॥ 


40 
| | | 
సప్తాస్వా సన్సరిధయః । త్రిస్సప్త సమిధః కృతాః | 


ర్ల 
ర 


దేవాయద్యజ్ఞం తన్వానాః | అబధ్నన్సురుషం పశుమ్‌ | 
మం ॥ ఉపైతుమాం దేవసఖః కీర్తిశ్చ మణీనా సహ | 
ప్రాదుర్భూతోస్మే రాష్ట్రేస్మిన కీర్తమృద్దీం దదాతుమే 
తనాహీకేళ స్పర్వేభ్యో దేవతాభ్యోనమః । వస్త్రం సమర్పయామి । 


1 8.తం యజ్ఞం, క్షుత్పిపాసామితి యజ్లోపవీతమ్‌ ॥ 
ఇ = ఇ 


ర్ల 
6 


| | | 
తం యజ్ఞం బర్‌హిషి ప్రాక్షన్న్‌ | పురుషం జాతమగ్రతః | 


తేనదేవా తీయజిన్త | సాధ్యా బు షయశ్చయే I 


ర 
6 


క్షుత్పిపాసా ముతత జ్యేష్ణామలక్ష్మీర్నాశ యామ్యహమ్‌ | 
అభూతి మసమృద్ధించ సర్వాన్నిర్హుదమే గృహాత్‌ I 
ఆవాహితేభ్యస్సర్వేభ్యో దేవతాభ్యోనమః। యజ్ఞోపవీతం సమర్పయామి । 


1 9.చందనమ్‌ ॥ 


ర్ల 
6 


త స్మాద్యజ్ఞాధ్సర్వ హుతః | సంభృతం పృషదాజ్యమ్‌ | 
పశూగ్‌స్తాగ్‌ శృక్రే వాయవ్యాన్‌ | ఆరణ్యాన్‌ గ్రామ్యాశ్చయే | 
గంధ ద్వారాందురా ధర్‌షాం నిత్యపుష్టాం కరీషిణీమ్‌ | 


ర్ల 
6 


ఈశ్వరీగ్‌ం సర్వభూతానాం తామిహో పహ్వయే! శ్రియమ్‌ | 
ఆవాహితేభ్యస్సర్వేభ్యో దేవతాభ్యోనమః | శ్రీ చందనం సమర్పయామి । 


11 10. తస్మాద్యజ్ఞాత్‌, మనసః కామమాకూతి రిత్యక్షతాన్‌ ॥ 


41 
మం॥ త స్మాద్యజ్ఞ థ్సర్వహు తః | బుచస్సామాని జజ్ఞిరే | 
ఛన్హాగ్‌ంసి జజ్ఞిరే తస్మాక్‌ | యజుస్తస్మాదజాయత | 
మం ॥ మనసః కామమాకూతిం వాచస్సత్య మసీమహి | 
పశూనాగ్‌ం రూప మన్నస్య మయిశ్రీ శ్రయతాం యశః | 
ఆవాహితేభ్య స్సర్వేభ్యో దేవతాభ్యో నమః । అక్షతాన్‌ సమర్పయామి । 
॥ 11.తస్మాదశ్వా, కర్టమేన ప్రజాభూతా ఇతి పుష్పాణి ॥ 
మం ॥ తస్మాదశ్వా అజాయన్త । ఏకేచో భయాదతః | 
గావోహజజ్జిరే తస్మాత్‌ | త స్మాజ్ఞాతా అజావయః | 
మం ॥ కర్ణమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ । 
శ్రియం వాసయమే కులే మాతరం పద్మ మాలినీమ్‌ | 
ఆవాహితేభ్య స్సర్వేభ్యో దేవతాభ్యో నమః । నానా విధ పత్ర పుష్పాణి పూజయామి 


1 అధాంగ పూజ ॥ 
1.ఓం వామనాయ నమః ఆ శిరఃపూజయామి । 
2.ఓం విష్ణవేనమః - లలాటం పూజయామి । 
8.ఓం వహ్నయే నమః - నేత్రే పూజయామి । 
4.ఓం రవయేనమః - స్శందౌ పూజయామి । 
5.ఓం జగద్వ్యాపినే నమః - ఉదరం పూజయామి । 


6.ఓం ఫలాధ్యక్షాయ నమః - నాభిం పూజయామి । 


7.ఓం విశ్వరూపిణే నమః 
రి.ఓం జగత్ర్రభవే నమః 

9.ఓం ప్రకాశాయ నమః 
10.ఓం పరంజ్యోతిషే నమః 
11.ఓం చతుర్వ్యూహాయ నమః 
12.ఓం జనారనాయ నమః 


13.ఓం పరబ్రహ్మణే నమః 


కటిం పూజయామి । 
జఘనం పూజయామి । 
ఊరూ పూజయామి । 
జానునీ పూజయామి। 
గుల్ళొపూజయామి | 
పాదౌ పూజయామి । 


పాదాగ్రాణి పూజయామి । 


॥ అధ పాదాది పూజ ॥ 
1.ఓం పద్మనాభాయనమః - పాదౌ పూజయామి । 
2.ఓం గదాధరాయనమః - గుల్ళొ పూజయామి । 


8.ఓం రఘునాధాయ నమః 
4.ఓం వాసుదేవాయ నమః 
5.ఓం సహస్రనామ్నే నమః 
6.ఓం శ్రీనివాసాయ నమః 
7.ఓం జనార్దనాయ నమః 
8.ఓం జగన్నాధాయనమః 
9.ఓం శ్రీవత్సధరాయ నమః 
10.ఓం త్రిమూర్తయే నమః 
11.ఓం పరశురామాయనమః 


జంఘే పూజయామి । 
జానునీ పూజయామి । 
ఊరూ పూజయామి । 
కటిం పూజయామి । 

నాభిం పూజయామి । 


ఉదరం పూజయామి । 


43 


12.ఓం దేవరాజాయ నమః - పార్వా పూజయామి । 
13.ఓం పద్మశంఖాది పాణయే నమః - హస్తాన్పూజ యామి । 
14.ఓం సూర్య వర్చసే నమః - అంసా పూజయామి । 
15.ఓం బలభద్రానుజాయ నమః - కంఠం పూజయామి । 
16.ఓం వరాహాయ నమః ఆ ముఖం పూజయామి । 
17.ఓం కామజనకాయ నమః _- కర్ణా పూజయామి । 
1రి.ఓం నంద నందనాయనమః - నాసికాం పూజయామి । 
19.ఓం లోకనాధాయ నమః - నేత్రే పూజయామి । 
20ఓం దైత్యాన్తకాయ నమః ఆ లలాటం పూజయామి । 
21ఓం సర్వలోక రక్షకాయనమః - శిరః పూజయామి । 
22.60 సర్వాత్మనే నమః ఆ సర్వాణ్యంగాని పూజయామి । 


కేశవాది నామములతో వాస్తు మండపముపైన పూలను వేయవలెను 

1 అథ బ్రహ్మమంటప పూజ ॥ (బహ్మమంటపముపై పూజ) 
1.ఓం బ్రహ్మణే నమః । 2.ఓం హిరణ్య గర్భాయ నమః । 3.ఓం వేద 
గర్భాయ నమః | 4.అవ్యయాయనమః । 5.ఓం అజాయనమః 16.ఓం 
అప్రమేయాయ నమః । 7.ఓం అనంతాయ నమః । 8.ఓం వేధసేనమః । 
9.ఓం విశ్వసృజే నమః । 10.ఓం హంస వాహనాయ నమః । 11.ఓం త్వష్టే 


నమః । 12.ఓం పితామహాయ నమః । 18.ఓం ప్రజాపతయే నమః |14ఓం 


44 
జగత్మర్రేనమః 15.ఓం విధాత్రేనమః 1 16.ఓం త్రిలోక జనకాయనమః । 


17.ఓం చతురాన నాయనమః | 18.ఓం చతుర్భుజాయనమః । 19.ఓం 
వేదాన్త వేద్యాయనమః । 20.ఓం శారదా వల్లభాయనమః 21.ఓం సురశ్రేష్ణాయ 
నమః । 22.ఓం పరమాత్మనేనమః । 23.ఓం పూతాత్మనేనమః । 24.ఓం 
త్రిమూర్తయేనమః 125.ఓం పరమేష్టినేనమః | 26.ఓం స్వయం భువేనమః | 
27.ఓం ఆత్మభువేనమః 128. ఓం సర్వేశాయనమః। 29. ఓం లోకేశాయనమః । 
30.ఓం సర్వజ్ఞాయనమః । నానా విధ సమస్త దివ్యపుమ్సాణి పూజయామి । 
1 12.యత్పురుషంవ్యదధుః, ఆపస్సజన్త్వితి ధూపమ్‌ ॥ 

మం ॥ యత్పురుషం వ్యదధుః | కతిధావ్య కల్పయన్‌ । 

ముఖం కిమస్య కౌ బాహూ । కా వూరూ పాదా ఉచ్చేతే ॥ 
మం ॥ అపస్సజన్లు స్పిగ్జాని చిక్షీత వసమే గృహే | 

నిచీదేవీం మాతరం శ్రియం వాసయమే కులే I 

ఆవాహితేభ్య స్సర్వేభ్యో దేవతాభ్యో నమః - ధూప మాఘ్రాపయామి | 

॥ 18.బ్రాహ్మణోస్య, ఆర్రాం పుష్కరిణీమితి దీపమ్‌ ॥ 

శ్లో॥ సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నివా యోజితం ప్రియమ్‌ | 

గృహాణమంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ । 

భక్తా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే | 


త్రాహిమాం నరకాద్దోరాద్దివ్యజ్యోతిర్నమో స్తుతే | 


45 
మం ॥ బ్రాహ్మణో ౨_స్య ముఖమాసీత్‌ | బాహూరాజన్యః కృతః | 
ఊరూ తదస్య యద్వైశ్వః | పద్భాగ్‌ం శూద్రో అజాయత | 
మం ॥ ఆర్హాం పుష్కరిణీం పుష్టిం పిబ్బళాం పద్మమాలినీమ్‌ | 
చన్ద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతీవేదో మ ఆవహ | 
॥ 14.చన్టమామనసో, ఆర్రాం యః కరిణీం...సువర్ణా మితి నైవేద్యం ॥ 
శ్లో ॥ రాజాన్న సూపసంయుక్తం శాక చోష్య సమన్వితమ్‌ । 
ఘృత భక్ష్య సమాయుక్తం నైవేద్యం ప్రతిగృహ్యతామ్‌ I 
శో॥ అమూని ఫలవర్వ్యాణి సంపూర్ణ రసవంతిచ । 
స్థాపితాని పురోభాగే గృహాణ జగతః ప్రభో I 
మం ॥ చంద్రమా మనసో జాతః | చక్షోస్సూర్యో అజాయత । 
ముఖాదిద్రశ్చాగ్నిశ్చ | ప్రాణాద్వాయు రజాయత I 
మం ॥ ఆగ్రాం యః కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీమ్‌ 
సూర్యాం హిరణ్మయీం వ జాతవేదో మ ఆవహ | 
ఓం భూర్చు వస్సువః ... | సత్యంత్వర్తేన పరిషించామి । అమృతమస్తు । 
అమృతోపస్తరణమసి | ఆవాహితేభ్యస్సర్వేభ్యో దేవతాభ్యో నమః నానా విధ 
ఫలహారాన్‌ సమర్పయామి । ఓం ప్రాణాయస్వాహా Sats | 
అమృతా పిధానమసీత్యుత్తరాపోశనం । హస్తా ప్రక్షాళయామి । పాదౌ 


ప్రక్షాళయామి ' శుద్ధ ఆచమనీయం సమర్పయామి । 


46 


1115. నాభ్యాఆసీత్‌, ఆర్హాం యః కరిణీం..పిబ్లళా.. మితితాంబూలమ్‌ ॥ 


శో 


మం॥ 


మం॥ 


మం॥ 


మం ॥ 


పూగీ ఫలై స్పకర్పూరైర్నాగవల్లీ దశైర్యుతమ్‌ । 

ముక్తాచూర్దేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్‌ ॥ 

నాభ్యా ఆసీదన్త రీక్షం | శీర్‌ష్టో ద్యౌస్సమవర్తత । 

పద్భ్యాం భూమిర్దిశ (క్రో త్రాత్‌ | తధా లోకాగ్‌ం అకల్పయన్‌ ॥ 
ఆర్జాం యః కరిణీం యష్టిం పిజ్ఞణాం పద్మ మాలినీమ్‌ | 

చంద్రాం హిరణ్మయీం క్‌. జాతీవేదో మ ఆవహ ॥ 
ఆవాహితేభ్య స్సర్వేభ్యో దేవతాభ్యో నమః । - తాంబూలం సమర్పయామి 
॥ 16.వేదాహమేతం, తాంమ ఆవహ ఇతి నీరాజనమ్‌ ॥ 
వేదాహమేతం పురుషం మహాన్తమ్‌ । అదిత్యవర్ణం తమసస్తు పారే | 
సర్వాణిరూపాణీవిచిత్యధీరః  నమాని కృత్వా 9_భివదన్‌ యదాస్తే | 
తాంమ అవహ జాతవేదో లక్ష్మీమ నపగామి నీమ్‌ | 
యస్యాంహిరణ్యం ప్రభూతంగావోదాస్యోశ్వాన్‌వినేయం పురుషానహమ్‌: 
శ్రీలక్ష్మీ నారాయణ్యావాహితేభ్య స్సర్వేభ్యో దేవతాభ్యో నమః। - నీరాజనం 


దర్శయామి । నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి । 


1 17.ధాతాపురస్తాత్‌, యానా పద్మాసనస్థా ఇతి మన్రపుష్పమ్‌ 11 


మం ॥ 


మం ॥ 


ధాతా పురస్తాద్యముదాజహార శక్రః ... పరమం పదమ్‌ । 


యాసా పద్మాసనస్థా _...... 
ధి 


47 
ఆవాహితేభ్య స్పర్వేభ్యో దేవతాభ్యో నమః ।-సువర్ణ మన పుష్పం సమర్పయామి! 
I 18. |పదక్షిణము 11 
శ్లో ॥ యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ । 
తానితాని ప్రణస్యంతి ప్రదక్షిణ పదే పదే ॥ 
ఆవాహితేభ్య సర్వేభ్యో దేవతాభ్యో నమః । ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి 
॥ 19.నమస్మారమ్‌ ॥ 
శ్లో॥ నమస్తే దేవ దేవేశ నమస్తే భక్త వత్సల । 
నమస్తే సర్వదేవాయ నమస్తే గరుఢ ధ్వజ ॥ 
ఆవాహితేభ్య స్సర్వేభ్యో దేవతాభ్యో నమః । నమస్మారాన్‌ సమర్పయామి 
॥ 20.ఉపచారాన్‌ ॥ 
శో॥ చామరం వ్యంజనం ఛత్రం ఆందోళం శిబికాదికమ్‌ । 
గజమశ్వం దర్పణంచ ఉపచారాన్‌ సమర్పయేత్‌ ॥ 
ఆవాహితేభ్య స్సర్వేభ్యో దేవతాభ్యో నమః । ఉపచారాన్‌ సమర్పయామి ॥ 
॥ 21.దక్షిణ ॥ 
సువర్ణం సర్వధాతూనాం శ్రేష్టం దేవి వరం సదా । 
భక్యా దదామి వరదే ధాన్య వృష్టించ దేహిమే ॥ దక్షిణా సమర్పయామి 
1 22.పుమ్సాంజలి ॥ 


బ్రహ్మాది విరోద్భూతే త్రికంటక విరాజితే । 


48 

భక్యా సమర్పయామి తే పుష్పాంజలిం నమోస్తు తే ॥ 
పుష్పాంజలిం సమర్పయామి । 

1 28.నమస్మారం ॥ 
ఆవాహితేభ్యస్సర్వేభ్యోదేవతాభ్యో నమః । నమస్మారాన్‌ సమర్పయామి । 
I 24. ప్రదక్షిణ I 

యానికానిచ పాపాని ..... రక్ష రక్ష ...... ॥ 

ఆత్మప్రదక్షిణ నమస్మారాన్‌ సమర్పయామి । 

అనయా మయాకృత ధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ 
భగవాన్‌ సర్వాత్మకః సర్వేభ్యో దేవతాభ్యః సుప్రీతాః సుప్రసన్నా వరదా భవతు । 


తత్సదృహ్మార్చణమస్తు 1... దేవతా ప్రసాదం శిరసా గృహ్హామి I 


